


శ్రీనివాస బాలభారతి - 41 
అక్త్యణుడు 
రచన 


డాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి 


ప్రధానసంపాదకుడు 
డా॥ ఎస్‌.వి. రఘువాథాచార్య 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2004 


వగా! 7శేవ4 కెనుట4ంననేనిఉ00! - 41 
(6౮౧1౮4౯౧౪౧ 59గ1౪ఆ95) 
ఓదిగ5[ణగిగ దిగి! లది 

6౫/ 

౧ 1౪9౧౪ కగంకగగండగం లగ! 


0౧|౪-౬౮11౦|౯: 
గ 5.8. ౧ఉ౮ం౧౮౦౧౭౧౬2౦ం౧౬౧/2 


7.1.0. ౧61౮1౦౮౩ ౧4౦1౦2౪0౧5 567185 ౦. 664 


1/51 ౬౦౮1110౧ : 1985 
[ఆ-౧గ౧౧15 : 1999, 2004 
6౦౧1౪5: 10,000 


గాటరీ/5గ౧ఆరాో 0)/ 

5/7 గిం [కజ!!2గా. !.4ి.5., 
6౫60౮116 0111067 

7౧౧౬18 1౧౮౧౬౪ 0౪9౪25 60౧౬౧౬గ౫5, 
కక క 


తిల : దిగా 
నిగగి/96ో 2? 


$అఅ?191! 036 7227 11.2229344 


మయముందువూట 


అల్లారు ముద్దుగా పెరిగే అందాల బాలల అద్దాల్లాంటి 
మనసులు ఎంతో నిర్మలమైనవి. వాటిముందు మున మెలాంటి 
సంస్కారాలను నిలిపితే అవే ప్రతిబింబిస్తాయి. చెరగని ముద 
వేసిన ఆ సంస్కారాలనఎ వాళ్ళ భ్యదంగా జీవితవఎంతా 
దాచుకుంటారు. భావిభారత పౌరులైన వారెంత సంస్కారంతో 
పెరిగితే, ఈ దేశాన్ని అంత చక్కగా తీర్చిదిద్ద గలుగుతారు. కనుక 
వంన సంస్కృతిలోని గొప్పదనాన్ని, భారతజాతికి పెట్టని 
అలంకారాలై ప్రపంచాన్ని అలరించే మంచి గుణాలను వాళ్ళకు 
ఉగ్గుపాలతో నూరిపోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని 
విద్యలు నేర్చినా, ఎన్నెన్ని రంగాల్లో లబ్బప్రతిష్టులైనా ప్రజల్లో ఈ 
సంస్కారం కొజవడితే ప్రమాణాలు పడిపోయి జాతి అంధకార 
బంధుఎరవరౌతఎంది. అందుకే వఎనదేశంలో పుట్టి, ఏదో ఒక 
ఆదర్శానికి అంకితమై మనకు గర్వకారణమైన మహాపురుషులు 
వఎహాపతివతల కథలు చిన్నారి పాపలకు అందుబాటులో 
ఉండేటట్లు చేయడానికే ఈ ప్రయత్నం. ప్రాచీన భారతీయుల 
మహత్తరాదర్శాలను పరోక్షంగా తెలియజేయడమే ఇందులోని 
ముఖ్యోద్దేశ్యం. 


తిరుముల తిరుపతి దేవస్తానం ఈ సంకల్పంతోనే “శ్రీనివాస 
బాలభారతి” అనే పుస్తకమాలను చిన్న పిల్లలకోసం పకటిస్తున్నది. 
“మీరు బాలభారతి అన్నా మాకు, మా కుటుంబంలో అందరికి 
ఉపయోగిస్తున్న్దదంటున్నారు చాలావుంది పెద్దలు. తాము 
చదివి తము పిల్లలచేత చదివిస్తే కొంతకు కొంత మా ఆశయం 
నెరవేరుతుంది. 


ఈ బాల సాహత్యాన్ని చక్కగా తీర్చిదిద్ది, వఎంచి 
రచనలను తయారు చేయించి, అందరికీ అందుబాటులో 
ఉండేటట్లు సంపాదించిన డాక్టర్‌ ఎస్‌.బి. రఘునాథాచార్యగారికి 
వ౮ా అభినందనలు. ఈ ప్రణాళికలో వూతో సహకరించిన 
రచయితలకు, కళాకారులకు మా ధన్యవాదాలు. 

ఈ పుస్తక చయ్య[ద్రణ (పతులు చెల్లిపోంయినందున, 
చదువరులకు లభ్యమయే్యేందుకు ఇప్పుడు మరల ము(దింప 
బడింది. ఈ పునర్ముద్రణ ఆసక్తిగల బాలలతోపాటు అందరినీ 
అలరిస్తుందని మా ఆకాంక్ష. 


కార్యవిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


స్వాగతం! 


శ్రీనివాసదయోద్భూతా బాలానాం స్ఫూర్తిదాయినీ | 
భారతీ జయతాల్లోకే భారతీయగుణోజ్జ్వలా || 

ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్ను విప్పేనాటికే 
సభ్యతకు సంస్కారానీకీ, నైతిక - ధార్మికాదర్శాలకు పేరు 
పడ్డది మన భరతఖండం. ఈ గడ్డపై పుట్టిన ప్రతిమానవుడు 
అధర్మాన్ని ఎదిరిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని 
పండించుకొనిి మాధవాభిముఖంగా నడచి మహనీయకీర్తి 
నార్టించినవాడే. అలాంటి వుహాత్ముల సన్నిధి మున 
సుఖసంతోషాలకు పెన్నిధి. కనీసం వారి జీవితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి ప్రభావం మనమీద ఎంతో 
ఉంటుంది. “నేను భారతీయుత్ణి' 'ఇది తరతరాల నుంచి 
వస్తున్న నా సంప్రదాయరి “ఇది నా కర్తవ్యం" అని ప్రతి 
బాలుడు, బాలిక ఈ దేశేవకు తనను అంకితం 
చేసుకుంటారు. 

నిజానికి ఈ దేశంలో ఎందజో మహానుభావులు, 
మహావురుషులు, మహాపతివ్రతలు, మహావీరులు పుట్టి పెరిగి 


6 

చక్కని సంస్కృతికి వునాదులు వేశారు. స్వచ్చమైన 
జీవనవాహినిని మనదాకా ప్రమింవచేశారు. ఆహా! మనమెంత 
అద్నష్టవంతు లం! మనవెనుక ఎంత ఉదాత్తమైన చరిత్ర ఉంది. 
ఆ పుణ్య పురుషులు, మహాసాధ్వులు ఇక్కడ పుట్టకపోతే 
మనదిగా మనం చెప్పుకొనే మహత్తరమైన ఈ సంస్కృతి, 
సభ్యత మనకెలా సంక్రమించేవి? వ్యాళ్లను అర్ధం చేసుకోవడం, 
వాళ్ల చరిత్ర మననం చేసుకోవడం వారి ఆదర్శాలు 
స్మరించడం కూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే విద్యా 
భ్యాసం. అది ముందు ముందు మన జాతి జీవన 
ప్రవాహంలో కొన్ని ఏండ్ల దాకా చెక్కుచెదరని స్పూర్తి 
సౌరభాలను విరజిమ్ముతుంది. అందుకే (శ్రీనివాసబాలభారతి 
ఉదయించింది. ఎందతో మహానుభావుల్ని మీ ముందుంచు 
తోంది. ఇక మీదే ఆలస్యం. 

బాలలూ! రండి! రండి! 

నిండుమనస్సుతో మీకిదే మా స్వాగతం! 


క్రోధన ఎస్‌. బి. రఘునాథాచార్య 
24.6.1985 - వధానసంపాదకుడు 


7 


అన్న కోసం, అన్న మాటకోసం అన్నింటినీ 
త్యాగం చేయడం అంత తేళ్లైైన పని కాదు. అలాగే 
అనుజుడి కోసం అలమటించిపోయే అన్నలు కూడా 
చాలా అరుదుగా ఉంటారు. ఒక తల్లి కడుపున 
పుట్టి కూడా అన్న మాటను అవహేళన చేసే 
తమ్ముళ్ళకీనాడు లోటులేదు. కాని; ఒకే తల్లికి 
పుట్టకపోయినా, అన్నను చూడకుండా ఉండలేనని, 
ఆయన కోసమే తన జీవితమని సర్వస్వాన్ని 
వదిలిపెట్టి, నిద్రాహారాలు లేకపోయినా కంటిరెప్ప 
లాగా, తోడు నీడగా అడవుల్లో కూడా ఆయన్నే 
అంటిపెట్టుకుని తన జీవితాన్ని ఒక మహత్తరమైన 
ఆదర్శంగా నిలబెట్టాడొక తమ్ముడు. ఆయనెవరో 
తెలుసా? సేవాభావానికి ప్రతీక, విలక్షణమైన 
జీవతలక్యం గల మహనీయుడు లక్ష్మణుడు. 


8 

అన్న, రూపుదాల్టిన ధర్మమైతే, తమ్ముడు 
కర్తవ్యదీక్షకు మారుపేరు. మీ వదినను భాగీరథీ 
తీరంలో వదిలి రమ్మన్నప్పుడు - అలా ఎందుకు 
చేయాలనిగాని నేను చేయలేనని గాని చెప్పలేదు. 
రాజు అనుశాసనాన్ని శిరసావహించి చెప్పినట్లే చేసి 
లోలోపల కుమిలిపోయి నాడు. శీలవతి, వినయవతి 
అయిన భార్య ఎక్కడైనా దోరకవచ్చు గాని, ఇలాంటి 
తమ్ముడెక్కడ దొరుకుతాడని అందుకే అంతగా 
ఆనాడు బాధపడ్డాడు రామభద్రుడు. అలాంటి 
లక్ముణుని సేవాభావం, కర్తవ్యదికు త్యాగనిరతి, 
మనకూ ఆదర్శం కావాలి. ఆనాడే మన రాజ్యం 
రామరాజ్యమౌతుంది. 


_- వ్రధానసంపాదకుడు 


లక్ష్మణుడు 


రామాయణం, మహాభారతం, మహాభాగవతం అనే 
మూడు మహాకావ్యాలు భారతీయులకు చదువదగిన (గ్రంథాలే 
కాదు - అనుసరించవలసిన ఆదర్శాలకు అవి నిలువుటద్దాలు. 
భారత దేశాన్ని మనం పర్యటించి దర్శించవచ్చు. భౌగోళిక 
సౌందర్యాన్నీ, రకరకాల భాషలనూ, విభిన్న రుచులనూ 
తెలీసీకొనవచ్చును. కాని భారతీయులకు ప్రియమైన 
విలువలను గూర్చి, దైనందిన జీవితంలో వారు నిర్వహించే 
ఆచార వ్యవహారాలను గూర్చి, పుట్టినది. మొదలు 
గిట్టినంతవరకు వారు ఆచరించే సకలకర్మలను గూర్చి 
కుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ కావ్యాలను చదువవల సిందే. 


౪₹01.12-2 


10 

భారతదేశ ప్రజలకు ఏ రంగంలో సేవ చేయడానికైనా 
కావలసిన సంస్కారాన్ని, ధర్మాభిరతినీ, లక్ష్యశుద్రిని ఈ 
కావ్యాలు కలిగిస్తాయి. 
ఎమీ తెలియదు : 

రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, ఆంజ 
నేయుడు, ్రవ్లదుడు, భీష్ముడు, అర్జునుడు, ;శ్రీకృష్ణుడు 
మున్నగు వారిని గూర్చి వారు చేసిన గొప్పు పనులను 
గూర్చి మనకు తెలియకుంటె మన భాషలో చాలాభాగం 
మనకు తెలియనట్లే. మన జాతీయాలు, మనలోకోక్తులు, 
మనసామెతలు, మనవద బంధాలూ, మనజానవదుల కథలు, 
పాటలు, మన పండితుల సమున్నత భావాలు మన 
మనసులకెక్కవు. 


[1 
రామాయణమే లేకపోతే : 

రామయణం చదవనివాడు ఈ దేశంలో ఏమీ చదువని 
వాడే. రామాయణ కావ్యాన్ని వ్రాసిన వాల్మీకి ఎంత తపో 
ధనుడో, ఎంత బుషిహృదయుడో, ఎంత మానవతా 
మూర్తియో, ఎంత ఆదర్శవాదియో. అతని కావ్య 
నాయకుడు ఉన్నతసంస్కృతి వ్రమాణాలందుకున్న ఒక 
జాతికి పూజనీయుడైనాడు, దైవమై నాడు. ప్రపంచంలో ఏ 
కావ్యానికీ ఇంత ఆదరం లభించలేదు. రామాయణ రచన 
జరిగి కొన్ని వేల ఏండ్రయినది. కాని రామాయణంలో 
వాల్మీకి వర్ణించిన వివాహ వ్యవప్త, సోదర(ప్రేమ, పితృవాక్య 
పరిపాలన, స్నేహధర్మం, దాంపత్యవైభవం, ధర్మాగ్రహం, 


క్ష2 

సౌశీల్యం, త్యాగం, సేవాతత్పరత, ప్రజారంజనం వంటి 
విలువైన ధర్మాలను నేటికీ మనం గౌరవిస్తున్నాం. ఇప్పటికీ 
సంఘంలో ఒక మనిషిని విలువకట్టడానికి ఈ అదర్శాలను 
కొలతబద్రలుగా తీసుకుంటున్నాం. రామాయణంలోని 
ఆదర్శాలవట్లు భారతీయు లకు (ప్రేమ ఆదరం ఉన్నంతకాలం 
ఈ దేశంలో రామాయణం షీల్లలకూ పెద్రలకూ పండితు 
లకూ పామరులకూ భక్తులకూ కవితానురక్తులకూ ఆదర్శ 
మహితంగా ఉంటూనే ఉంటుంది. రామాయణాన్ని కాదని 
మంచిని ప్రచారం చేయడం ఈ దేశంలో సాధ్యం కానిపని. 
రామాయణం మహాకావ్యంగానే కాక ధర్మ శాన్త్రంగా 
నీతిశా(న్హుంగా మనకు దర్శనమిస్తుంది. 


క్షేడ 

ఆదర్శాలకు ఆటవళ్టు : 

రామాయణం వంటి కథల్లో పాత్రలు ఒక గుణానికీ 
ఒక ధర్మానికీ ఒక మనస్తత్త్వానికీ ప్రతీకలుగా ఉంటాయి. 
అంటే కొన్ని లక్షణాలకు ఆ వునిష్‌ లక్ష్యంగా 
చిత్రింంబడతాడు. ఆ కారణం చేత కథకంటే ఆ కథ మనకు 
అందిస్తున్న ధర్మం, సౌందర్యం, ఆదర్శం ప్రాధాన్యం 
వహిస్తాయి. కనుక అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ 
ఇటువంటి కథలకు సహజంగానే ప్రాచుర్యం లభిస్తుంది. 
మంచికోసం పోరాటం, మంచి కోసం కష్టాలను ఎదుర్కోవ 
డం మంచికోసం సుఖాన్ని తృణప్రాయంగా భావించడం 
వంటి శాశ్వతమైన. విలువలకు దేశాల పొలిమేరలు ఉండవు. 
కాలాల పరిమితులుండవు. 


కేశ 

ఆదర్భాలకు ఆటవళ్యట : 

రామాయణం వంటి కథల్లో పాత్రలు ఒక గుణానికీ 
ఒక ధర్మానికీ ఒక మనస్తత్వ్వానికీ ప్రతీకలుగా ఉంటాయి. 
అంటే కొన్ని లక్షణాలకు ఆ వునిష్‌ లత్యంగా 
చిత్రింపబడతాడు. ఆ కారణం చేత కథకంటే ఆ కథ మనకు 
అందిస్తున్న ధర్మం, సౌందర్యం, ఆదర్శం ప్రాధాన్యం 
వహిస్తాయి. కనుక అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ 
ఇటువంటి కథలకు సహజంగానే ప్రాచుర్యం లభిస్తుంది. 
మంచికోసం పోరాటం, మంచి కోసం కష్టాలను ఎదుర్కోవ 
డం మంచికోసం సుఖాన్ని తృణప్రాయంగా. భావించడం 
వంటి శాశ్వతమైన. విలువలకు దేశాల పొలిమేరలు ఉండవు. 
కాలాల వరిమితులుండవు. 


క్షే5 

రామాయణంలో త్యాగానికీ, సత్యానికీ శార్యానికీ ఆన 
వాళ్ళుగా నిలిచిన పాత్రలు ఎన్నో ఉన్నవి. రాముడు సరే. 
అతడు కావ్యనాయకుడు: భారత వ్రజల మనోనాయకుడు. 
ఆతని తరువాత మనం లక్ష్మణుణ్ణి పేర్కొనవచ్చును. 

అక్షుణుణ్ధి పూర్తిగా ఆర్హం చేసుకోవడానికి రేఖా 
మాత్రంగా నైనా మనకు రామాయణ కథ తెలిసి ఉండాలి. 
రామాయణం కథ సూలంగా అందరికీ తెలిసిందే. అయినా 
కొన్ని పంక్తుల్లో ఇక్కడ సంక్షిప్తంగా వివరిస్తాను. 
సీతాకల్యాణం : 

దశరథుడనే మహారాజు, అతనికి కౌసల్య, సుమిత్ర, 
వైకేయి అని ముగ్గురు భార్యలు. సంతానం లేకపోవడంవల్ల 


16 
పుత్ర కామేష్టిని నిర్వహించి ఆ యజ్ఞఫలంగా నలుగురు 
కొడుకులను కన్నాడు. కౌలన్య కొడుకు రాముడు. సుమిత్ర 
కుమారులు లక్షుణ శతృఘ్నులు. కైకేయి సుతుడు భరతుడు. 
ఈ రాకుమారులకు కులగురువు అయిన వసిష్టుడు విద్యా 
బుద్దులు నేర్పినాడు. విశ్వామిత్రుడను బుషి రామలక్ముణు 
లను తనవెంట తీసికొనిపోయి వారికి ధనుర్విద్యా 
రహస్యాలను తెలియజేసి వారచేత తాటకను సుబాహుణ్ణో 
వధింపజేసి తన యజ్ఞాన్ని కాపాడుకున్నాడు. యజ్ఞం అయి 
పోయిన తర్వాత రామలక్ష్మణులను మిథిలానగరానికి తీసి 
కొనిపోయి అక్కడ జనకుడు (వకటించిన సీతాస్వయం 
వరంలో ప్రవేశపెట్టాడు. రాముడు స్వయంవరానికి వచ్చిన 


క్ష7 
వీరులకు వశంకాని శివధనుస్సును ఎక్కుపెట్టి విరిచి సీతను 
పరిణయమాడాడు. 
ఆవనిజులో ఆడవికీ : 

ఈ పెండ్లి సందర్భంగానే రాముని తమ్ముళ్ల పెళ్ళిళ్ళు 
కూడా జరిగాయి. లక్ష్మణునికి ఊర్మిళను, భరతునికి 
మాండవిని, శతృఘ్నునికి టశ్రుతకీర్తిని ఇచ్చి జనకుడు 
వివాహం చేశాడు. ఆ సమయంలో అక్కడికి. వచ్చిన 
పరశురాముని క్రోధాన్ని శాశ్వతంగా ఉపశమింపజేసి 
రాముడు అయోధ్యకు వచ్చినాడు. దశరథుడు రామునికి 
పట్టంకట్టి తాను అడవులకు పోవాలని నిశ్చయించు కున్నాడు. 
వజులంతా సంతోషించారు. కాని మంథర అనే దాసి దుర్చోధ 


కతి 

వల్ల ౩కేయి హృదయంలో ్రలోభం ్రజ్వలించింది. 
రాముడు వధ్నాల్లేళ్ళపాటు వనవాసం చేయాలని భరతునికి 
రాజ్యాభిషేకం జరిగాలని కైకేయి రాజును ఒప్పించింది. 
తండ్రి మాటగానే రాముడు కైకేయి కోరికలకు తలజఒగ్గినాడు. 
తొను అడవికి ప్రయాణం కాగా సీతాలక్మణులు అతణ్ణి 
అనుసరించినారు. 
కంటికి రెవ్రులా... 

కొడుకు ఎడబాటును సహించలేని దశరథుడు కన్ను 
మూసాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరత శతృఘ్నులకు 
౨కేయి చేసిన కుట్ర ఆయోధ్యకు వచ్చిన తరువాత తెలిసింది. 
రామునిలాగానే జటావల్కలోలు ధరించి భరతుడు రాముని 





| 


(హి 
111 


న 


నా 


ళ్‌ 
|| 


కా 
(గ 
7 
| 


స్‌ గై 


ఇ క వలా 
స్తో వన 
న లో 
స ్‌ 


మ! 


క 
/ 


కా 
ళో 
తో 
గ ౨ / (౮) 


అతో 


20 

దగ్గరికి పోయి అయోధ్యకు రమ్మని బ్రతిమాలి విఫలుడై 
అతని పాదుకలను తెచ్చి వాటికి పట్టముగట్టి రాముని 
వ్రతినిధిగా తాను ఉన్నాడు. రాముడు అడవిలో రాక్షసులను 
వధిస్తూ, మునుల ఆశ్రమాలకు రక్షణ కల్పిస్తూ చాలాకాలం 
గడిపాడు. లక్ముణుడు ఎల్లవేళలా జాగరూకుడై అన్నకు 
నీడగా ఉంటూ వనవసాన్ని సుకరం చేశాడు. పర్దశాలలను 
నిర్మించేవాడు. కందమూలాదులను తెచ్చి ఇచ్చేవాడు. 
లంక్షపై దాడి : 

ఒకనాడు ఒక మాయలేడ్‌ వలలో పడి రాముడు 
ఆశ్రమానికి చాలా దూరంగా. వెళ్ళిపోయాడు. - దూరంనుంచి 
రాముని ఆర్తనాదంలా ఒక ధ్వని వినిపించింది. అది 


21 

రాక్షసవాయ అని వదినెను సమాధానపరచటానికి 
లక్ష్మణుడు ఎంత ప్రయత్నం చేసినా ఆమె వినక లక్ష్మణుని 
సౌశీల్యాన్ని శంకించినట్లు మాట్ట్లాడినది. గత్యంతరం లేక 
లక్ష్మణుడు ఆశ్రమాన్ని విడిచిపోగా మాయ వేషంతో 
రావణాసురుడు వచ్చి ఆమెను ఎత్తుకు పోయాడు. సీతను 
గానక రామలక్ష్మణులు ఎంతో బాధపడి, జటాయువు అనే 
పక్షి వల్ల కబంధుడనే రాక్షసుని వల్ల సీత వృత్తాంతాన్ని 
కొంత తెలుసుకుని కిష్కింధకు, రాజైన కపిరాజు సుగ్రీవునితో 
మైత్రేచేసి హనుమంతుని ద్వారా సీత లంకలో ఉన్న సంగతి 
తెలుసుకుని, సుగ్రీవుని సైన్యంతో లంకపై దాడికి 
సమకట్టారు. 


22 

రమ్యమైన రామరాజ్యం : 

రావణుని తమ్ముడు విభీషణుడు రాముని శరణు 
కోరివచ్చినాడు. రాముడు ఆతనిని ఆదరించి లంకకు 
రాజుగా గుర్తించాడు. రామబాణానికి రావణుడూ, అనేక 
రాక్షసవీరులూ బలి అయ్యారు రావణుని కొడుకు 
ఇంద్రజిత్తు లత్మణుణ్లీ యుద్ధంలో ముందు మూర్చితుత్ణీ 
చేసినా, తరువాత లక్ష్మణుని బాణాగ్నికి భస్మమయ్యాడు. 
సీతతో లక్ష్మణునితో, ఆంజనేయాది కపివీరులతో రాముడు 
ఆయోధ్యకు వచ్చి భరతునికి ఆనందాన్ని ప్రసాదించి 
పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ రాముని పరిపాలనలో ప్రజలంతా 
సుఖశాంతులతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా బ్రతుకులను ' 
పండించుకున్నారు. 


రాబొట్రో: 

రావణుని చెరలో ఉన్న సీతను రాముడు ఏలుకోవడం 
పొరుళ్ళో కొందరికి అధర్మంగా కనిపించింది. కాని రాముడు 
ఆ సందేహాన్ని ప్రజావాక్యంగా భావించి సీతను అడవిలో 
వదలిపెట్టవలసిందని లక్ష్మణుని ఆజ్ఞాపించినాడు. లక్ష్మణుని 
హృదయం తర్లడిల్లినది. కాని రాజాద్దగా భావించి ఆ సని 
చేశాడు. 
దేళశబహీష్కారం : 

లక్ష్మణుని నిర్యాణం కూడా ధర్మబద్ధంగా త్యాగమహి 
తంగా ఉన్నది. రామునితో యముడు రహస్యంగా మాట్లాడు 
తున్నమ్టుడు లోనికి ఎవరూ వెళ్ళకుండా లక్ష్మణుడు 


24 

కాపున్నాడు. కాని దుర్వాసుడు వచ్చి లోనికి వెళ్ళనివ్వకపోతే 
వంశనాశనం అయ్యేట్టు శపిస్తానని బెదరించాడు. లోనికి 
పోనిచ్చినందుకు తనకు శిరన్ఫేద దండతనం ఎలాగూ తప్పదు. 
తన మూలాన వంశక్షయం ఎందుకని లక్ష్మణుడు దుర్వాసుణ్ణే 
లోనికి పోనిచ్చాడు. యముడు వెడలిపోయినాడు. 
బ్రాహ్మణుల ఉపదేశాన్ని అనుసరించి రావయటడు 
శిరచ్చేదశిక్షతో సమానమైన దేశబహిష్కారాన్ని లక్ముణునికి 
విధించాడు. లక్ష్మణుడు సరయూ నదిలోనికి పోయి తన 
ఐహికజీవితాన్ని చాలించాడు. 
అన్హుతో సవావానం : 

రామాయణంలోని పాత్రలు చాలా రమ్యమైనవి. 
లక్మణుడు రాముని తమ్ముడు. సుమిత్రకు పుట్టిన కవలల్గ్లో 


25్‌ 
ఒకడు. రాముడు నల్లనివాడు. లక్ష్ముణుడు పాలవలె తెల్లని 
వాడు. గుణం కూడా పాలవంటిదే. బుస్సున పొంగిపోతాడు. 
అ([గ్రహం వచ్చినాసరే అనుగ్రహం వచ్చినాసరే. ఆ పాలపాంగు 
మీద, అన్నగారి మాట నీటిబొట్టు పడగానే చప్పు చల్లారి 
పోతాడు. నలుగురు అన్న దమ్ములలో విశ్వామిత్రుడు 
రామలక్ష్మణులను వెంటతీసికొని పోవడంలో విశేషమున్నది. 
లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేడు. అతనిది సగుణభక్తి. 
భరతునిది నిర్గుణభక్తి. రాముడు అడవిలో ఉన్నా, 
అయోధ్యలో ఉన్నా భరతుని హృదయంలో ఉన్నవాడే. కాని 
లక్ష్మణునికి అలా కాదు. అతని కట్టెదుట రాముడు నిలిచి 
ఉండాలి. పద్నాలుగేళ్ళు ఆతడు భార్యను విడిచి అడవుల్లో 


26 

రామునికి ఆనుచరుడై తనకు విధించిన వనవాసం కాక 
పోయినా అన్నతో సహవాసం చేశాడు. 
ఆన్హును తండీగా భావించు: 

అన్న ఆతనికి దైవం. ఆశ్ర అతనికి గురువు. అడవికి 
పోతుంటే సుమిత్ర అతనితో ఇలా అంటుంది - “నాయనా, 
అడవినే అయోధ్యగా భావించు. సీతను నన్నుగా భావించు. 
మీ అన్నను తండ్రిగా భావించు.*”” ఈ ఉపదేశం అప్పటికీ 
ఇప్పటికీ వ్రతి తల్లీ తన కొడుకులకు చేసేదే. లక్ష్మణుడు 
ఈ ఉపదేశాన్ని ఆదేశంగా భావించి ఆ పధ్నాలుగేళ్ళు కంటికి 
నిద్రలేకుండా తన అన్నా వదొనెలను సంరక్షించుకున్నాడు. 
పొద్దున్నే లేచి వదిన పాదాలకు అభివందనం చేసేవాడు. 


27 
కోపానికి మలో వేరు: 

అతని కోవస్వభావం - ఆ బుసకొట్టే గుణం బహుశః 
అతని పూర్వజన్మ రహస్యానికి సంబంధించినదై ఉంటుంది. 
(శ్రీమన్నారాయణుడు ,శ్రీరాముడై జన్మించగా అతడి పాను 
పైన ఆదిశేషుడు లక్షులుడై అవతరాంచాడని పురాణాలు 
చెవుతున్నాయి. కైకేయిని చంవుతానని, దశరథుణ్ణి హత 
మారుస్తానన్మీ అన్నకు పట్టాభిషేకం కాకపోవడం అధర్మమనీ 
మహా క్రోథంతో మిన్నులందుకుంటాడు లక్ష్మణుడు. కాని 


రాముని సహనగుణం పితృవాక్యపరిపాలనం అతణ్ణి 


కట్టివేస్తాయి. 


28 

సీతావవారణానికీ నాంది: 

అడవిలో శూర్పణఖ మాయవేషంతో వచ్చి, ఎంతటి 
ధీరుణ్ఞయినా వలలో వేసుకోగల సామర్ధ్యాన్ని ప్రదర్శించినా 
లక్ష్మణుడు నిగ్రవాన్ని ప్రదర్శిస్తాడు. కాని ఆ రక్కసిని 
కురూపిచేసి వదిలి పెట్టేవరకు ఆగలేదు అతని మనస్సు. ఆ 
రక్కసి కురూపి కావడమే సీతావహరణానికి దారితీసింది. 
అంతా దొవ్యలీల : 

మారీచుడు బంగారులేడిగా మారి సీత మనస్సును 
దోచుకుని రాముళఖ్ణై తనవెంట పరుగిడేటట్టు చేసివేస్తాడు. 
అప్పుడు లక్ష్మణుడు సీత అన్న మాటలకు నిగ్రహం కోల్పోక 
పోయి ఉంటే రావణాసురుని కుతంత్రం ఫలించి ఉండేది 


29 
కాదు. లక్ష్మణుని ఈ మహోద్రేకంలో ఏ దైవరహస్యం 


దాగి ఉన్నదో! తన్ను అనరాని మాటలు సీత అన్నా 
లక్ష్మణుడు కొంతవేరకు సహించినాడే గాని వురి 
భరించలేకపోయాడు. దినికి ఫలితం సీతాపహరణం. ఆ 
తర్వాత రాషకససంహరణం. 
తోడు- నీడ : 

జానకి లేచి ఆశ్రమాన్ని చూసినవ్పుడు రామునివేదన 
లక్షుణుడే. విన్నాడు. లక్మణుడే అపుడతనికి తోడు. 
రాముడు స్పృహ కోల్పోయినప్పుడు లక్షుణుడే శీతలోప 
చారాలు చేశాడు. 

కబంధుని హననంలో. ఖబరదూషణాధులతో యుద్ధం 
చేస్తున్నప్పుడూ రామునకి లక్ష్మణుడు తోడ్చ్పడ్డాడు. 


30 
ఇదే వీరరనం 


లంకపై దండెత్తకుండా సుగ్రివుడు రాజ్యప్రాప్తివల్ల కలిగిన 
సుఖాల్లో తేలియాడుతుంటే లక్ష్మణుని కోపజ్వాల మళ్ళీ 
రగుల్కొన్నది. అయితే ఈ కోపం రావణసంహారానికి లంకా 
విజయానికి శ్రీకారం చుట్టింది. ధర్మబద్దుడైన వాళ్ళ కోవం 
ఎవ్ప్చుడూ శివంకరంగానే పరిణమిస్తుంది. ఇదే ధర్మాగ్రహం, 
ఇదే వీరరసం. అందుకే లక్షుణుడు వీరమూర్రన్యుడు. 
ఈ అందెలు మూత్రం వదానవే/ 

రావణుడు సీతను లంకకు ఆకాశమార్గాన విమానంపై 
తీసుకునిపోతుండగా ఆమె తన నగలను తీసి క్రిందికి 
పారేసింది. అవి కిష్కింథలోని కపివీరుల చేత బడ్డాయి. 
సీతను వెతుక్కుంటూ కిష్కింధకు వచ్చిన రామలక్ష్మణులకు 


౩3 
కపివీరులు = నగలను చూపిస్తారు. పొరలు పొరలుగా వస్తున్న 


దుఃఖంతో ఆ నగలను ఆనవాలు పట్టమని లత్మణుణ్జి 
ఆడుగుతాడు. అప్పుడు లత్మలుడు అన్నమాట అతని 
సౌశీల్యానికి నిదర్శనం. భారతీయులు స్త్రీల పట్ల 
చూపుతున్న గౌరవాదరాలకు చిహ్నం. ఇక్కడ ఒక ఆదర్శ 
పాత్రుడైన మరిది మనకు దర్శనమిస్తాడు. ఇంతటి మహ 
నీయుని హృదయాన్ని భక్తి భావంతో నింపగలిగిన ఆ 
వరమసాధ్వి జానకి ఎంతటి ధన్యురాలో! ఈ సన్నివేశాన్ని 
నృష్టించి విశ్వసాహిత్యానికి ఒక మహోదారమైన విలువను 
ప్రసాదించిన వాల్మీకి ఎంతటి మహాకవియో! 

““అన్నా ఈ కర్ణకుండలాలెవరివో వేనెరుగను. ఈ 
తారవారలు ఎవరివో నాకు తెలియదు. ఈ రత్నఖచిత 


22 
కంకణాలను నేనెన్న్షడూ చూడలేదు. కానీ ఈ అందెలు 


మా వదినమే. ఎందుకంటే నేను బ్రతి ఉదయం ఆమె పాదాలకు 
నమస్కరిస్తూ ఈ అందెలను దరి?ంచుకునేవాణ్ణి. ?* 
ఇలాంటి మరిది కావాలి? 

ఇప్పటికీ భారతదేశంలోని వదినలందరూ ఇలాంటి 
మరదులుంటే ఎంత బాగుంటుందని ఆకాంక్షిస్తుంటారు. 
బహుశః ఈ శ్లోకమే గాథాసప్తశతలోని ఒక గాథకు ఊపిరి 
పోసి ఉంటుంది. 

ఒక మరది తన వదినతో అదోరకంగా మాట్లాడుతుంటే 


ఆమె వానికి సీతారామలక్ష్మణులున్న పటాన్ని చూపిస్తుందట! 
రాముడే ఆళ్ళుర్వవడినాడు : 

లక్ష్మణుని ధైర్యసాహసాలు రామాయణమంతా పరచు 
కొని ఉన్నాయి. కానీ రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు 





చూపిన అన) లాఘవం రామేతి చకితుళ్లే చేసింది. అంతటి 
ఇంద్రుణ్ణి విజితుణ్ణి చేసి ఇంద్రజిత్తు అనే బిరుదును 
సంపాదించిన మేఘనాథుడు అంతంత మాత్రాన లొంగిపోయే 
ఘటంకాదు. వాడు మాయాయుద్హంలోనూ ఆరితేరినవాడు. 
అలక్యగాత్రుడై పరిపరివిధాల రఘువిరుని పైన్యాలను 
తునుమాడుతుంటే లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు. లక్ష్మణుని 
వతాపాగ్నిని ఇంద్రజిత్తు సహించలేకపోయాడు. ఇంద్రజిత్తు 
ప్రయోగించిన అస్త్రాల నెన్నింటినో వమ్ముచేసి చివరకు 
లక్షుణుడు ఆతనిని వధించినాడు. 
సీత లభించినా ... 

రావణుని బాణవ్రయోగానికి రామలక్ష్మణులు 
మూర్చితులయ్యారు. రాముడు ఆదిత్యహృదయాన్ని 


వెక్‌ 

ధ్యానించి తేరుకున్నాడు. కాని లక్ష్మణుడు మృతునిలాగా 
వడి ఉండడం చూసి రాముడు శోకతప్తుడౌతాడు. సీత 
వంటి భార్య దొరకవచ్చు, కాని ఎంత ప్రయత్నం చేసినా 
లక్ష్ముణుని వంటి సోదరుడు దొరకడం అసంభవం అని 
వాపోతాడు. అంతేకాదు ఎంత కోపంలో ఉన్నా లత్మణుడు 
తనతో ఎన్నడూ అప్రియంగానూ, కఠినంగానూ మాట్లాడి 
ఉండలేదని బాధవడిపోతాడు. తాను దుఃఖంలో ఉన్నవుడు 
తనను ఓదార్చిన లక్ష్మణుడు రణ రంగంలో అలా నిల్చేమ్హడై 
వడి ఉండడం రాముణ్ణి ఎంతో విరక్తుణ్ణి చేస్తుంది. ఒకవేళ 
సీత తనకు తిరిగి లభించినా తన మనస్సుకు సంతోష 
మెక్కడిదని సీతపట్లు తనకున్న (ప్రేమకంటె లక్మణుని పట్ల 


36 
తన సోదరభావం గొప్పదని దుఃఖిస్తాడు. రాముడంతటి 
ధీరోదాత్తుని హృదయాన్ని చూరగొన్న మహితాత్ముడు 
లక్ష్ముణుడు. 
కరవ్యదీక్ష =: 

కర్తవ్య నిర్వహణలో అచంచలమైన దీక్ష, నిత్య 
జా[గ్రదవఫ్త మనిషికి అత్యంతావశ్యకమని తన జీవితంలో 
నిరూపించిన వ్యక్తి లక్ష్మణుడు. సీతారాములను అన్నివిధాలా 
రక్షించవలసిన భారాన్ని తన తలపై వేసుకున్నప్పుడు స్వపర 
భావాలకు తావుండదు. అల్లంత దూరాన భరతుడు 
సైన్యసమేతుడై తామున్న కుటీరానికి వస్తున్నప్పుడు 
లక్ష్మణుడు కోవంతో ఎంత మండి పోతాడో రక్షణ భారాన్ని 


37 
తలచుకుని అంతగా సంసిద్దుడౌతాడు కూడా. అడవిలో 
కూడా సుఖంగా ఉండనీయక తవును భరతుడు 
బాధించడానికి వస్తున్నాడనే దురభిప్రాయంతో లక్ష్మణుడు 
మరొక్కసారి మరుగుతున్న పాలలా పొంగిపోతాడు; కాని 
భరతుని కౌగిట్లో ఎంత చల్లదనముందో మరి! అట్టే 
చ్తుబడిపోతాడు. భరతుణ్ణి అపార్ధం చేసుకున్నందుకు ఎంతో 
కుమిలిపోతాడు. పశ్తాత్తప్తుడాతాడు. 

ఈవిధంగా లక్ష్మణుడు ఎప్పటికప్పుడు కోపంతో నులఠీ 
మసమైన తన గుండెను పశ్చాత్తాపంతో ప్రక్షాళనం చేసు 
కుంటాడు. అంతేకాని తొందరపాటుతో తాను అపార్ధం 
చేసుకున్న భావాలు స్కృతులుగా హృదయంలో ఉండిపోవడం 
లక్ష్మణుని మనీషిత్వానికి అల్లంత దూరాన ఉన్న పరిస్టితి. 


ఏ8 


ఒక అవ(శ్రులి : 

మూర్తీభవించిన ధర్మమైన తన అన్న ,శ్రీరామచంద్రననికి 
విధేయుడుగా ఉండడంతోనే తన జీవితసాఫల్యాన్ని 
సందర్శించ గలిగిన ధర్మజ్ఞడు లక్ష్మణుడు. రావణవధా 
నంతరం రాముడు ఆయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడౌతాడు. 
ఇప్పటికీ ఆదర్శంగా ఉన్న రామరాజ్యానికి ఆనాటి ప్రజలు 
నోచుకున్నారు. ఆ రాముని పరిపాలనలో లేమికి లేమి 
ఏర్పడింది. రాముని పరిపాలనకు లక్షుణాదులు సహాయంగా 
ఉన్నారు. ఉన్నట్టుండి శత్రుశేషమో ఏమో ఈ రామరాజ్య 
మధుర సంగితంలో ఒక అపథశ్రుతి వినవచ్చింది. మరో 
మంధర రెండై దంపతుల రూపం దాల్చింది. ఆ దంపతులు 
ఒకనాడు మతిదప్పి కలవాోనికి దిగి ఒకరిపై నొకరు కల్లలను 


39 
అపనిందలను చల్బుకున్నారు. ఆ చల్చుకున్న బురద 


రామరాజ్యంలోని ఒక చారునిపై పడింది. వివళురాలై సీత 
రావణాసురుని చెరలో కొంతకాలం ఉన్న తరువాత 
తెచ్చుకొని కావురం చేయడానికి తాను రాముళ్ణోమీ కాదనీ, 
కొంతకాలంపాటు ఎక్కడో ఉన్న తన భార్య తనతో 
ఉండడానికి వీలులేదని అంటుండగా చారుడు విన్నాడు. 
ఆన్హు ఆనలొ మిన్లు ఆతనికి : 

అంత పటిష్టమైన రాజ్యంలో చారుడు వింటే ప్రభువు 
విన్నట్టే కదా! ప్రజారంజనం కోసం రాముడు సీతను 
వరిత్యజించ టానికే నిర్ణయించుకున్నాడు. కాని ఆ నిరపరాధి 
జానకిని అడవిలో వదలడానికి ఎవడు సంసిద్దుడౌతాడు? 
రామునికి మాత్రం సీత పవిత్రత తెలియదా? సీతకు 





విధించిన ఈ శిక్షను ఆవరణ పెట్టగలవాడెవ్వడు? అంత 
నిగ్రహం కలవాడెవ్వడు?- ఈ వని ఎవరికి చెప్పాలి? రాముని 
మనస్సులో ఈ ప్రశ్నలు ఉదయించినవి. నిర్వహింపగల 
నిబ్బరం ఎవరిలో ఉందో అతనికి తెలుసు. ఈపాటికి ఈ 
వ్యక్తి ఎవరో మీకు గూడా తెలిసి ఉంటుంది. రాముడు 
ధర్మానికి స్వరూపమైతే లక్ష్మణుడు అతని ఆజ్జాపాలనానికి 
మరో రూపం. 
ఆనుశాననమే ఆఅన్లింటికీ మూలం : 

సీతను రథమెక్కించుకొాని గంగాతీరానికి బయలు 
దేరాడు. అపుడామె గర్భంలో రఘువంశానికి ఉత్తరాధి 
కారులు రూపుదిద్దుకుంటున్నారు. గంగాతీరంలో సీతను 
రథం నుంచి దింపి చెప్పలేక రాముని ఆనతి చెప్పాడు. 


తేడ 
జరిగిదంతా ఆన్యాయమని లక్ష్మణునికి తెలుసు. ఆయనా 


రాముణ్ణి ఒక్కమాట అనలేదు. సీతకు అభివందనాలు చేసి 
తిరిగి వెళ్ళాడు. కొండంత దుఃఖంతో. ఈ ఘట్టం లక్ష్మణుని 
ధర్మనిర్వహణ స్వభావాన్ని కఠోరమైన అనుశాసనత్వాన్ని 
ప్రకటిస్తున్నది. 
త్యాగానికి మలో వేరు / 

పాపం! లక్ష్మణుడు పదధ్నాల్లేళ్ళు ఇంటిని ఇల్లాలిని విడిచి 
ఎలా ఉండగలిగాడు? కంటినిండ నిద్రలేక ఎలా బ్రతుక 
గలిగాడు? ఈ వ్రశ్నలకు వండితులిప్పే సమాధానాలు మనకు 
తెలుసు; కారణజన్ముడంటారు. అనంతుని అవతారం 
అంటారు. ధర్మమూర్తి అంటారు. కాని రాముణ్ణో 
దైవంగాభావించే జానపదులు లక్ష్ముణుణ్ణే అర్ధం చేసుకున్న 


తీరు వేరు ఆతని పసు స్యత్యాసంవన అమాయకత్వం 
వేరు. వారి కథనంలోని సొగసులు వేరు. లక్ష్మణుని పట్ల 
ఎంత ఆప్యాయతను కనపరచి నారు వాళ్లు! ఎంత సున్నితంగా 
ఆతని బ్రతుకుబరువులను అంచనా కట్టారు! 

ఎందుకిలా నవ్వాడు? 

'శ్రీరామపట్టాభిషికోత్సవాలు మహావైభవంగా జరుగు 
తున్నాయి. అయోధ్యానగరం పెళ్ళికూతురిలా అలంకరించు 
కున్నది. రాముడు సింహాసనం అధిష్టించాడు. సీత వ్రక్కన 
కూర్చుని ఉంది. హనుమంతుడు పాదాల వద్ద కూర్చుని 
ఉన్నాడు. లక్షుణుడు ధనుర్దరుడై నిలుచున్నాడు. సుగ్రీవ- 
అంగద-విభీిషణాదులు వసిష్థాది మునిశ్రీష్టులు పరమేశ్వరాది 


సకలదేవతలూ కొలువు నలంకరించి ఉన్నారు. అలా 


న! 
నిలిచి ఉన్న లక్ష్మణుడు ఉండి ఉండి ఒక్కసారి కిలకిల 


నవ్వుతాడు. 
వట్టాభిషేకం తరువాత : 

సభలో ఉన్నవారందరూ లక్షుణుడంతటివాడు నవ్వగా 
తాము చేసిన తప్పిదాలను ఎల్లిదాలను తలపోసుకుంటారు. 
అన్నకు, ద్రాహం చేసినానని విబీషణుడు,. ఆడరాని 
మాటలాడి నానని సీత, అన్నను చంపించితినని సుగ్రీవుడు, 
జాలరివాళ్ళ అమ్మాయిని నెత్తి కెక్కించుకుంటినని శివుడు 
లోలోన తబ్బిబ్బు పడతారు. సభలోని అందరి ముఖాల్లో 
విన్నదనం వ్యాపించింది. సభలో నవ్వి అమర్యాదగా 
'ప్రవర్తించినందుకు లక్ష్మణుని కంఠాన్ని తెగవేయాలని 
.రాముడు కత్తి దూస్తాడు. సభాసదులు అడ్డం వస్తారు. 


శక్‌ 
రాముడు లక్షులుణ్ణే నవ్వుకు కారణమేమిటని అడుగుతాడు. 


అప్పుడు లక్షుణుడు తాము అడవిలో ఉన్నప్పుడు నిద్ర 
(స్తీ) రూపంలో వచ్చితనను ఆవహిస్తానంటే తాను అప్పుడు 
అన్నసేవలో ఉన్నానని, పట్టాభిషేకం అయిన తర్వాత 
రావలసిం దని ఆమెతో అన్నట్టూ, అందుకే తనకిప్పుడు 
కునుకువట్టగా నవ్వు వచ్చినట్టు చెపుతాడు. రాముడప్పుడు 
కరుణాంతరంగుడై లక్షులుని సేవాతత్పరతను పొగిడి 
మన్నించాడట. రాముని ఆత్మీయత పొంగులు వారిందట. 
ఈ కథ రావాయణంలోే లేదు. కాని లక్ష్మణునికి 
జానపదులు ఈవిధంగా నివాళులు నమర్చించుకున్నారు. 
యుక్తి యుక్తంగా ఉన్న జానపదుల కల్పన పామరులను 
అలరించింది. పండితుల శిరస్సులను ఊపగలిగింది. 


అన్నదమ్ములు ఒకరికొకరు సఖ్యంగా ఉంటే రామ 
లక్ష్మణులు అంటారు. అన్నకోసం సర్వస్వం ధారపోసిన 
తమ్ముడుంటే లక్ష్ముణుడంటారు. పాలుపొంగితే మీగడ 
అయినట్లు లక్ష్మణుని కోపం పొంగితే ధర్మం అవుతుంది. 
లక్ష్మణుడు రామానుజుడు - అంటే రామునకి తమ్ముడు. 
లక్షుణుడు ఆదిశేషుని అవతారం. భక్తి పారమ్యాన్ని 
బోధించిన (శ్రీమద్రామనుజాచార్యులు కూడా ఆదోేషుని 
అవతారమని ప్రతీతి. 
రాముని కోసం నిను కన్నాను : 

భారతీయుల జీవితంలో సాహిత్యంలో లవక్మణుని 
వ్యక్తిత్వమే ఒక పదబంధం. అతని సౌశీల్యం ఆదర్శం. నవవిధ 


భక్తులలో దాస్యభక్తికి క్యు లక్షుణుడు. రాముడు 
లోకహితార్హం అవతరించాడని భారతీయుల విశ్వాసం. 
రామాయణంలో సుమిత్ర లక్ష్మణుడు రామునివెంట అడవికి 
పోతున్నప్పుడు “నాయనా! లక్షుణా! లోకం కోసం కాసల్య 
రాముణ్ణి కన్నది. నేను రాముని కోసం నిన్ను కన్నాను?” 
అంటుంది. ఆంటే జీవితం భగవదర్పితమైనప్పుడే ధన్యం. 
ఇదే లక్ష్ముణుని ఆదర్శం. అందుకే లక్ముణుడు అందఠథికి 
ఆరాధనీయుడు అనుసరణీయుడు ప్రాతన్స్మరణీయుడుకూడ 
అయినాడు. 
కర్గయోగానికి వ్రతీక : 

ఇంతటి మహనీయుని జీవితాన్ని రసాత్మకంగా 
అందించిన వాల్మీకి ధన్యుడు. ఆతని కావ్యం అతడన్నట్లే 


తరి 
గిరులు ర్సురులు భూలోకంలో ఉన్నంతకాలం కళకళ 
లాడుతూ ఉంటుంది. రామాయణంలో అసత్యం లేదు. 
దోషం లేదు. అది పాపాలను కాళనం చేయగలిగిన 
మహాకావ్యం. ఆ కావ్యసరిత్తుకు రెండంచులు ఒకడు 
రాముడు మరొకడు లక్ష్మణుడు. ఒకడు జ్ఞానయోగానికి 
ప్రతీక, మరొకడు కర్మయోగానికి ప్రతీక. 


1770. ౧౪౦౦౧౦౪8 గొంరో!ండ0ంగ౧5 56౧65 0. 41 
నగం6;: 28. 1.00 





నిలికలగంర ఈ/ 3గ న్య గడోడగ0, !.4.5., కుంంయ9 0గ౦౭౧ 
అంజ 101040 ౦లింకాణండగాం, 7170060 206 నిగగ16ర &1 
5౬4 ౦౯౯6౬? 77/067722290344 


